అథ సప్రమోంధ్యాయః 
కాల మహిమ 
మునయ ఊచుః | 


కాలాదుత్పద్యత సర్వం కాలాదేవ విపద్యతే | న కాలనిరపెక్షం హి 
క్యచిత్కెంచిద్ది విద్యతే || 1 


యదాసాాంతగ్గతం విశ్వం శశ్వతృంసారమండలమ్‌ | 
సరసంహృతిము.దాభ్యాం చక్రవత్సరివర్తతే || 2 


(బహ్మా హరిశ రుదశు తథా%నౌ చ సురాసురాః | యత్కతాం 
నియతిం [పాప్య ప్రభవో నాతివర్తితుమ్‌ || 3 


భూతభవ్యభవిష్యాద్వైర్విభజ్య జరయన్‌ ప్రజాః | అతి ప్రభురితి 
సై#:3రం వర్తతేతిభయంకరః || 4 


క ఏష భగవాన్‌ కాలః కస్య వా వశవర్త్వ్యయమ్‌ | క ఏవాస్య వశే న 
స్యాత్కృథయ్రైతద్విచక్షణ || 5 


మునులు ఇట్లు పలికిరి - 


సర్వము కాలము వలన పుట్టి, కాలము వలననే నశించుచున్నది. 
కాలసంబంధము లేనిది ఎదైననూ ఎక్కడైననూ లేదు (1). కాలము 
యొక్క నోటిలోపల చిక్కుకున్న [బబహ్మాండ మండలమంతయు సృష్టి 
మరియు ప్రలయము అనే రెండు అవధుల మధ్యలో చక్రము వలె 
నిరంతరముగా తిరుగుచున్నది (2). కాలము నిర్దారించే 
భాగ్యాభాగ్యములను [బహ్మ, విష్ణువు, రుదుడు, మరియు ఇతరులగు 
దేవతలు, రాక్షసులు కూడ ఆతిక్రమింప సమర్ప్హులు కారు (3). 
మిక్కిలి భయంకరమగు కాలము తనను తాను 
భూతవర్తమానభవిష్యత్తులనే మూడు ఖండములుగా విభాగము చేసి 
జనులను ముదుసలులను చేయుచూ సర్వధికారములను 


చెజిక్కుంచుకున్న పాలకుని వలె యథేచ్చగా ప్రవర్తిల్లుచున్నది (4). 
ఈ కాలభగవానుడు ఎవరు? ఈ కాలము ఎవరి వశములో 

నున్నది? దీనికి వశము కానివారు ఎవరు? ఓ జ్ఞానీ! ఈ విషయమును 
చెప్పుము (5). 


వాయురువాచ | 


కలాకాష్టానిమేషాదికలాకలి తవిగహమ్‌ | కాలాత్మేతి సమాఖ్యాతం తేజో 
మహేశ్వరం పరమ్‌ || 6 


యదలంఘ్యమశేషస్య సావరన్య చరస్య చ | నియోగరూపమీశనస్య 
బలం విశ్వనియామకమ్‌ || 7 


తస్యాంశాంశమయిీ శక్తి కాలాత్మని మహాత్మని | తతో నిషమ్య 
సం|క్రాంతా విసృష్టాగ్నిరివాయసీ || 8 


తస్మాత్కాల వశే విశ్వం నస విశ్వవశే స్టితః | శివస్య తు వశే కాలో న 
కాలస్య వశే శివః || 9 


యతోగప్రతిహతం శార్వం తేజః కాలే ప్రతిష్టితమ్‌ | మహతీ తేన 
కాలస్య మర్యాదా హి దురత్యయా || 10 


కాలం [పజ్జావిశేశుణ కోతివర్తితుమర్తతి | కాలేన తు కృతం కర్మన 
కస్ఫిదతివర్తతే || 11 


ఏకచ్చ[తాం మహీం కృతాన్నుం యే పరాక్రమ శాసతి | తే%పి 
నైవాతివర్తంతే కాలం వేలామివాబయః || 12 


యే నిగృహ్యాందియ(గామం జయంతి సకలం జగత్‌ | న జయంత్యపి 
తే కాలం కాలో జయతి తానపి || 13 


ఆయుర్వేదవిదో వైద్యాస్త్వ నుష్టితరసాయనాః | న 
మృత్వ్యుమతివర్తంతే కాలో హి దురతిక్రమః || 14 


శ్రియా రూపేణ శీలేన బలేన చ కులేన చ | అన్వచ్చింతయతే 
జంతుః కాలో %న్యత్సురుతే బలాత్‌ || 15 


వాయువు ఇట్లు పలికెను - 


మహేశ్వరుని సర్వోత్కృష్టమగు తేజస్సు కళ, కాష్ట, నిమేషము 
మొదలైన కాలావయవములతో రాజిల్లునదియి కాలాత్మ అని 
బలువబడుచున్నది (6). ఈశ్వరుని బలము అనదగిన కాలము 
సమస్తమైన చరాచరజగతు ఉల్లంఘించ శక్యము కాని ఈశ్వరుడు 
అధ్యాదేశము వంటిది. కాలమే జగత్తును నియంతెంచుచున్నది (7). 
ఆ పరమేశ్వరుని శక్తి యొక్క అంశములోని అంశము నిప్పులను గక్కే 
ఇనుప ముక్క వలె ఆయననుండి బయటకు వచ్చి గొప్పది యగు 
కాలపురుషరూపముగా సంక్రమించినది (8). కావున, జగత్తు కాలమున 
అదీనమై యున్నది. కాలము జగత్తునకు వశములో లేదు. కాని, 
కాలము శివుని వశములో నున్నది. శివుడు కాలమునకు వశములో 
లేడు (9). పతిఘటింప శక్యము కాని శివుని తేజస్సు కాలము నందు 
పతిషితమై యున్నది. కావున కాలముయుక్క పరిధి చాల గొప్పది 
మరియు అతిక్రమించ శక్యము కానిది (10). ఎ మానవుడు తన 
బుదియుక్క మహిమచే కాలమునతిక్రమించ గలడు? కాలముచే 
సం[కమింప జేయబడిన కర్మఫలమును ఎవ్వరైననూ 
తప్పించుకొనలేరు (11). ఎవరైతే పరాక్రమించి భూమినంతనూ 
ఏకచుతాధిపత్యముగా పాలించెదరో, వారైననూ సముదములు 
చెలియలికట్టను వలె కాలమును అతిక్రమించలేరు (12). ఎవరైతే 
ఇం[దియసమూహమును నిగహించి సకలజగత్తును జయించెదరో, 
వారైననూ కలమును జయించలేరు. కాలమే వారిని జయించును 
(13). ఆయుర్వేదవిద్వాంసులగు వైద్యులు రసాయనములను 
తయారు చేసెదరు. కాని వారు మృత్యువును అతిక్రమించలేరు. 
కాలము ఎవ్వరికైననూ అతెక్రమింప శక్యము కానిది (14). సంపద, 
సౌందర్యము, శీలము, బలము, కులము అను వాటిని ఆధారముగా 
చేసుకొని మానవుడు ఒకటి తలపెట్టగా, కాలము బలాత్కారముగా 
మరియొక దానిని చేసిపెట్టును (15). 


అ[పయశు (ప్రయైశ్రివ హ్యచింతితసనమాగమైః | సంయోజయతి 
భూతాని వియోజయతి చేశ్వరః || 16 


యదైవ దుఃఖితః కశ్చిత్తదైవ సుఖితః పరః | దుర్విజేయస్వభావస్య 
కాలసాాహూ విచి|తతా || 17 


యో యువా న భ**#వేద్యుదో యో బలీయాన్‌ స దుర్పలః | యః 
బిమాన్‌ నో % పి నిఇణికః కాలశితగతిర్ద్విజాః || 18 


నాభిజాత్యం న వై శీలం న బలం న చ నెపుణమ్‌ | 
భశశవేత్కార్యాయ పర్యాప్తం కాలశ హ్యనిరోధకః || 19 


యే సనాథాశ దాతారో గీతవాద్వారుపస్తితాః | యే చానాథాః 
పరాన్నాదాః కాలస్తేషు సమక్రియః || 20 


ఫలంత్యకాలేన రసాయనాని సమక యుక్తాన్యపి చౌషధాని | 


తాన్యేవ కాలేన సమాహృతాని సిదిం ప్రయాంత్యాశు సుఖం దిశంతి || 
21 


నాకాలతో%ోయం [మియతే జాయతే వా నాకాలతః పుష్టిమగ్‌ర్యాముపైతి 
| 


నాకాలతస్సుఖీతం దుఃభితం వా నాకాలికం వస్తు సమస్తి కించిత్‌ || 
22 


కాలేన శీతః ప్రతివాతి వాతః కాలేన వృష్టిరఒలదానుపైతి | కాలేన 
చోష్మా ప్రశమం ప్రయాతి కాలేన సర్వం సఫలత్వమేతి || 23 


కాలశ్ప సర్వస్య భవస్య హేతుః కాలేన సస్వాని భవంతి నిత్యమ్‌ | 
కాలేన సస్యాని లయం ప్రయాంతి కాలేన సంజీవతి జీవలోకః || 24 


ఇతం కాలాత్మనస్తత్త్వం యో విజానాతి తత్త్వతః | 
కాలాత్మానమతి[కమ్య కాలాతీతం స పశ్యతి || 25 


న యస్య కాలో న చ బంధముకీ న యః పుమాన్న ప్రకృతిర్న విశ్వమ్‌ 


విచితరూపాయ శివాయ తసైె*#: నమః పరసై*ష్మ పరమేశ్వరాయ || 
26 


ఇతి గీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే 
కాలమహిమ వర్ణనం నామ సప్రమోోధ్యాయః (7). 


పరమేశ్వరుడు [ప్రాణులకు పియములు మరియు (పియములు కానివి 
అగు వస్తువులతో , లేదా వ్యకులతో అనుకోకుండగా సమాగమముగు 
కలిగించి, మరల వియాగమును కలిగించుచున్నాడు (16). 
ఏకాలములో ఒకడు దుఃఖించుచున్నాడో, అదే కాలములో 
మరియొకడు సుఖీంచుచున్నాడు. అహో! తెలియ శక్యము కాని 
స్వభావము గల కాలము ఎంత విచ్శితమైనదియోా! (17) యువకుడు 
ముదుసలి యగుచున్నాడు. బలవంతుడు దుర్పలుడగుచున్నాడు. 
ధనవంతుడు దరిదుదగుచున్నాడు. ఓ (బాహ్మణులారా! కాలము 
యొక్క తీరుతెన్నులు చితమైనవి (18). ఒక వ్యకి పుటిన 
వంశముయొక్క మహిమ గాని, శీలము, బలము నైపుణ్యము అనునవి 
గాని, ఒక కార్యమును సాధించుటకు చాలవు. కాలమును ఆపగలవారు 
లేరు (19). తమకు రక్షకులు ఉండి దాతలు అయినవారు, 
సంగీతము వాదములు మొదలగు వాటితో తులదూగువారు, 
అనాధులు, బిచ్చమెత్తుకుని [బతుకువారు, వీరందరియందు కాలము 
సమానమగు ప్రవృతిని చూపుచున్నది (20). శా స్రీయముగా తయారు 
కాబడిన ఎంత చక్కని మందులు అయిననూ, కాలము పరిపక$ము 
కానిదే పని చయవు. కాని, కాలము కలిసి వచ్చినప్పుడు అవే 
మందులను వాడినచో వెంటనే ఆరోగ్యము సిదించి సుఖము 
అభించును (21). మానవుడు కాలము రాకుండగా 
మరణించడు; పుట్టడు; మరియు, కాలము రానిదే, కొనియాడదగిన 
పుష్టిని పొందడు. కాలము రాకుండగా సుఖము గాని, దుఃఖము గాని 
సం|ప్రాప్తము కావు. సమస్తజగత్తులో కాలము పరిపక్వము కానిదే ఏ 


వస్తువు అయిననూ లభించదు (22). కాలమును బట్టి చలిగాలులు 
వీచును. కాలమును బటి మేఘములలోనికి నీరు వచ్చును. కాలము 
వచ్చినప్పుడు వేడి తగును. కాలము వచ్చినప్పుడు సర్వము 
సఫలమగును (23). పుట్టుకలన్నింటికీ కాలమే కారణము. కాలము 
వచ్చినప్పుడు మాతమే ప్రతి సంవత్సరము పంటలు పండును. 
కాలము వచ్చినప్పుడు పంటలు చెడివోవును. ఈ 
పాణిసముదాయము తమ తమ ఆయుఃకాలములో చక్కగా 
జీవించును (24). కాలపురుషుని తత్త్వమును ఈ విధముగా 
యథార్తముగా ఎవడు తెలుసుకొనునో, ఆతడు ఈశ్వరుని 
కాలస్వరూపమునతి[కమించి, కాలాతీతుడగు ఈశ్వరుని దర్శించును 
(25). ఎవనికి కాలము గాని, బంధము గాని, మోక్షము గాని లేవో, 
ఎవడు పురుషుడు గాని, ప్రకృతి గాని, జగత్తు గాని కాదో, అట్టి 
విచితమగు స్వరూపము గలవాడు, మంగళకరుడు, సర్వాతీతుడు 
అగు పరమేశ్వరుని కొరకు నమస్కారము (26). 


శి శివమహాపురాణములోని వాయువీయసంహితయందు 
పూర్వభాగములో కాలమహిమను వర్సించే ఏడవ అధ్యాయము 


ముగిసినది (7). 


